అజ. ఓ ఏ 


లా. 
= 
౧ 
© 
(op) 
లీ 
Dp 
స్‌ 
(ఆ 
© 
షా 
ఇ 
= 
— 
E 
యై 
గ్‌ 
కః 
a= 
"ఆ 
శ 
[5 
= 
లీ 
(అ 
క 
= 


క వస 
౬) అ 


Kiron Type Institute 


ట్యూట్‌ 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టి 


దేవీ భాగవతంలోని పంచమస్మంధంలో చెప్పబడిన మహిషాసురాదులకు, 
అమ్మవారికి మధ్య జరిగిన మహా సంగ్రామంలో అమ్మవారి విజృంభణను కళ్లకు కట్టనట్లు 


వర్ణిస్తూ శంకరులు రచించిన స్తోత్రమే ఈ మహిషషాసురమర్ధినీ స్నోతము. 


ఈ స్తోత్రంలో పద్దెనిమిది శ్లోకాలుంటాయి. మహిషాసురుణ్ణి మర్చించిన అమ్మవారికి 
పద్దెనిమిది బాహువులు ఉంటాయి. అమ్మవారి పద్దెనిమిది బాహువుల పరాక్రమాన్ని 
స్తుతించేందుకు 18 శ్లోకాల్లో ఈ స్తోతాన్ని ఆది శంకరులు రచించారు. చివరకు 

ఫలశుతిగా ఒక చిన్న శోకం ఉంటుంది. 
దానవ వంశానికి మూలపురుషుడైన “ధనువు”కు 
రంభుడు, కరంభుడు అని ఇద్దరు కుమారులు. వీరిద్దరు 
“ie పుట్టుకతో దానవులైనా.. గుణంలో, ప్రవర్తనలో చాలా 
2// మంచివాళ్ళు అని విశ్వవిఖ్యాతి గడించారు. వీరిద్దరికి ఉన్న 
* ఒకే ఒక లోపం సంతానం లేకపోవడం. అ లోపం 
Dbz సరిదిద్దుకోవాలని వారిద్ధరూ తపస్సు చేయాలని 
iy ౯ సంకల్పించారు. కరంబుడు “పంచనదం” అను మడుగులో 


దిగి ఒంటి కాలిమీద తీవతపస్సు వ్రారంఖించాడు. 
25. 


Kiron Type Institute 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


మహిషాసుర మర్దినీ స్తోత్రమ్‌ - భావార్థముతో- * 


(దుర్గాదేవి మహిషాసుర అనే రాక్షసుడిని సంహరించడం) 
అమ్మవారియొక్క లీలా వైభవ స్వరూపాలు... 


01. అయిగిరినందిని! నందితమే(మయోదిని! విశ్వవినోదిని! 
నందినుతే! 
గిరివరవింధ్య శిరో=ధి నివాసిని! విష్ణువిలాసిని! జిష్టునుతే!। 
భగవతి! హే శితికంఠ కుటుంవిని! భూరి కుటుంవిని! 
భూరికృతే! 
జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే! 

ఓ మాతా! పర్వత రాజు కుమార్తెవు, ఉనికి ద్వారా ఈ భూమిని ఆనందంతో 
ఉంచుతావు మరియు విశ్వమంతా సంతోషపరుస్తావు. నందిచే ప్రశంసించబడినదానా! 
అత్యుత్తమ మైన వింధ్య పర్వత శిఖాగంలో నివసిన్తావు. విష్ణువు (అతని సోదరిగా) 
యొక్కమాయ స్వరూపిణివి మరియు ఇంద్రునిచె ప్రశంసించబడినదానా! షద్దునఐశ్వర్య 
సంపన్నురాలు, నీలి గొంతు (శివుడు) ఉన్నవాని భార్యవి. విశాలమైన ఈ ప్రపంచమునె 
నీ కుటుంబంగా కలిగివున్నావు (విశ్వ తల్లి కావడం వల్ల) మరియు గొప్ప గొప్ప 
కార్యములు చేయు తల్లి. మహిషాసురుడు అనే రాక్షసుడిని నాశనం చేశావు; అందమైన 
అల్లిన జుట్టుతో [పకాశిస్తావు. హిమాలయ పర్వత రాజు కుమార్తెవు. మీకు విజయం. 
మీకు విజయం. 

ఓ తల్లీ! హిమగిరిని సంతోషపెట్టిన గిరిరాజ పుత్రీ! భూమాతను సంతోషపెట్టిన 
దేవీ! జగత్తును సృష్టించుటయను క్రీడచే వినోదించుదానా! గోప శ్రేష్టుడగు నందునిచే 
స్తుతింపబడినదానా! పర్వతములయందు శ్రేష్టమైన వింధ్యాచల శిఖరమునందు 
నివసించుదానా! ఓ విష్ణుమాయావై విలసిల్లుదేవీ! దెవెంద్రునిచె స్తుతింపబడినదానా! 
ఓ భగవంతుని శక్తీ! ఓ నీలకంఠుని ఇల్లాలా! జగమను పెద్ద కుటుంబము గలదానా! 
విశ్వమును సృజించుటయందు పెద్ద కార్యభారము కలదానా! మహిషుడను అసురుని 
మర్దించిన దేవీ! సొంపైన జడముడి గలదానా! ఓ పర్వతరాజపుత్రీ! నీకు జయము, 
జయము. సర్వోత్మర్షతో వర్తింపుము. 


Kiron Type Institute 


ట్యూట్‌ 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టి 


అమ్మవారియొక్క లీలా వైభవ స్వరూపాలు... 


02. సురవర వర్షిణి! దుర్దర ధర్చిణి! దుర్ముఖ మర్షిణి! హర్షరతే! 
త్రిభువన పోషిణి! శంకర తోషిణి! (కిల్చిష్రకల్మష చరాకిరు 
ఘోషరతే!। 

దనుజనిరోషిణి! దితిసుతరోషిణి! దుర్మదశోషిణి! సింధుసుతే! 
జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శై శెలసుతే॥ 


దేవతలపై వరాలు కురిపిస్తావు, దుర్ధర అనే రాక్షసుడిని ఓడించావు మరియు 
దుర్ముఖుడు అనే రాక్షసుడిని అణిచివేశావు" ఆనందం (లోకానికి) కలిగించడం మీద 
ఆసక్తి కలిగినదానా! మూడు లోకాలను పోషిస్తావు. శంకరుడిని అలరింపచేస్తావు/ 
సంతోషపరుస్తావు. దుర్లక్షణాల నుంచి విముక్తి కలిగిస్తావు. భీకరమైన/ తీవ్రమైన (లోక 
రక్షణకు) స్వభావము నందు ఆసక్తి కలిగినదానా! దను యొక్క పుత్రులైన దనుజులు పై 
మిక్కిలి కోపము కలిగి వున్నావు మరియు దుర్మద అనే రాక్షసుడుని సంహరించావు. 
మహాసముద్రం యొక్క కుమార్తెవు (లక్షీదేవిగా). మహిషాసురుడు అనే రాక్షసుడిని 
నాశనం చేశావు; అందమైన అల్లిన జుట్టుతో [పకాశిస్తావు. హిమాలయ పర్వత రాజు 
కుమార్తెవు. మీకు విజయం. మీకు విజయం. 


దేవతలకును, సత్య స్వభావము గలవారికిని కోర్మెలను వర్షించుతల్లీ! దుర్ధరుడను 
అసురుని చండాడినదానా! దుర్ముఖుదను రక్కసుని కూల్చినదానా! దేవతలకు సంతోషము 
కలిగించు టయందు ఆసక్తి గలదానా! ముల్లోకములను పోషించునట్టి మాతా! శంకరుని 
సంతోషపెట్టు సతీ! పాపములను హరించుదానా! గోకులమందు ఆసక్తి గలదానా! 
దైత్యులపై మిక్కిలి రోషమును చూపినదానా! దైత్యులపై కోపమును వహించుదానా! 
సముద్రుని పుత్రికయగు లక్షీ స్వరూపురాలా! ఓ మహిషాసుర మర్జినీ! సుందరమగు 
జగముడి గలదేవీ! ఓ పర్వత రాజపుత్రీ! నీకు జయము! 


Kiron Type Institute 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


(అమ్మవారు చేసిన మరియొక అసుర సంహారం - మధు, కైటభ సంహారం) 


03. అయి జగదంబ మదంబ కదంబ వనప్రియవాసిని హాసరతే 
శిఖరి శిరోమణి తుంగ హిమాలయ శృంగనిజాలయ మధ్యగతే। 
మధుమధుర! మధుకైెటభగంజిని కెటభభంజిని రాసరతే 
జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శెలసుతే॥ 


ఓ జగన్మాతా, విశ్వ తల్లివి నీవు. కడిమి చెట్లవనంలో నివసించడానికి ఇష్టపడతావు 
మరియు హాస్యము నందు ఆసక్తి కలిగినదానా! గొప్ప హిమాలయ పర్వతాల శిఖరంపై 
ఉన్నటువంటి దివ్యమైన ఆలయం మధ్యలో నివసిస్తావు. తేనె వలె మాధుర్యాన్ని 
కలిగివుంటావు. మధు అనే రాక్షసుడు చేసినటువంటి మోసాన్ని గుర్తెరిగి వాడిని నశింప 
చేశావు మరియు కైటభాను అనే రాక్షసుని అహంకారాన్ని అణచివేసి నాశనం చేశావు. 
రాసలీల (రాధా దేవిగా) నందు ఆసక్తి కలిగిన దానా! మహిషాసురుడు అనే రాక్షసుడిని 
నాశనం చేశావు; అందమైన అల్లిన జుట్టుతో [పకాశిస్తావు. హిమాలయ పర్వత రాజు 
కుమార్తెవు. మీకు విజయం. మీకు విజయం. 


ఓ జగములతల్లీ! నా తల్లీ! కడిమి చెట్లవనమునందు ప్రియమై నివాస స్థానము 
గలదానా! హాస్యమందు ప్రీతి గలదానా! పర్వతములయందు తలమానికమై నివాస 
ఉన్నతమైన హిమశైలము యొక్క శిఖరము స్వగృ్భహముకాగా ఆ గృహ మధ్యభాగమున 
వెలసియుండుదానా, పుష్పసరమువలె తియ్యనైనదానా, మధుకైటభులను ఘోరరాక్షసులను 
చండాడినదానా, మానవుల పూర్వ జన్మలయందు కే తెరు కర్మవాసనలను 
పోగొట్టుదానా నీ సహాయమున కైటభుని సంహరించిన శ్రీకృష్ణుని గోపికలతోడి 
రాసక్రీడలయందు ఆసక్తి గలదానా, ఓ శైలరాజ సుతా! నీకు జయము. 


Kiron Type Institute 


(అ 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


కిరణ్‌ టెప్‌ ఇన్‌సిటూూట్‌ 
యా (౫) అ 


(అమ్మవారు వేసిన మరియొక అసుర సంహారం = చండ, ముండే సంహారం) 


04. అయి శతఖండ విఖండితరుండ వితుండితశుండ గజాధిపతే 
రిపుగజగండ విదారణచండ పరాక్రమశు(శ,)0౦డ మృగాధిపతె। 
నిజభుజదండ నిపాతితఖండ విపాతితముండ భటాధిపతే 
జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శెలసుతే॥ 


ఓ మాతా! రాక్షసుల యొక్క ఏనుగుల మొండెములను, మరియు తొండములను 
వందలాది ముక్కలుగా చేశావు; అసురుల యొక్క ఏనుగుల చెక్కిళ్ళను చీల్చుటయందు 
ఖండించేటటువంటి పరాక్రమములో మనోద్రేకము కలిగిన సింహమును కలిగి వున్నావు. 
నీయొక్క భుజదండం చేత పడగొట్టబడిన 'దందుదు మరయు 'ముందుదూ అనే రాక్షసుల 
బటులను, వారి నాయకులైన సేనాధీపతులతో సహా సంహరించావు. మహిషానురుడు 
అనే రాక్షసుడిని నాశనం చేశావు; అందమైన అల్లిన జుట్టుతో [పకాశిస్తావు. హిమాలయ 
పర్వత రాజు కుమార్తెవు. మీకు విజయం. మీకు విజయం. 


ఓ తల్లీ! నూరు ఖండములుగా ఖండించిన శరీరములను తుత్తునియాలుగా 
చేయబడిన తొండములను గల శత్రువులగు అసురుల గజరాజముల గలదానా! అసురుల 
యొక్క గజముల చెక్కిళ్ళను చీల్చుటయందు భయంకరమైన _శౌర్యముతోడి 
ముఖముగలిగిన వాహనమైన సింహము గలదానా! దండముల వంటి బాహువులచే 
నేల పడగొట్టబడిన చండుడు, కూల్పబడిన ముండుడు అను అసురుల సేనాపతులు 
గలదానా! ఓ మహిషాసురమర్దినీ! సొగసైన జడముడి గలదానా, గిరిపుత్రీ! జయము, 
జయము. 


Kiron Type Institute 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


(అమ్మవారి యొక్క యుద్ధ గాధలో ... ఒక (ప్రధానమైన ఘట్టం, 


05. అయి రణదుర్మద శతృవధోదిత దుర్దర నిర్జర శక్తి భృతే 
చతుర విచార ధురీణ మహాశివ దూతకృత ప్రమథాధిపతే। 
దురితదురీహ దురాశయ దుర్మతి దానవ దూత కృతాంతమతే 
జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని తైలసుతే॥ 


యుద్ధ క్షేత్రమున శత్రువులను (రాక్షసులను) వధించుటకు సిద్దపడిన దేవతల 
యొక్క శక్తులతో కూడినదానా! విచారణలో గొప్ప నైపుణ్యం కలిగినటువంటి ప్రమథ 
గణ నాయకుడు అగు ఆ మహా శివుని దూతగా కలిగినటువంటిదానా! పాపము, 
పాప్రపుకొరకలు, పాపపు మనస్సు, మరియు కూడని మదము కలిగిన దానవ దూతలను 
నాశనం చేశావు లేదా అంతం చేశావు. మహిషాసురుడు అనే రాక్షసుడిని నాశనం 
చేశావు; అందమైన అల్లిన జుట్టుతో ప్రకాళిన్తావ. హిమాలయ పర్వత రాజు కుమార్తెవు. 
మీకు విజయం. మీకు విజయం. 


ఓ జగజ్జననీ! పోరాటములయందు పొగరు బోతులైన శత్రువులైన అసురులను 
వధించుట కొరకు వచ్చిన [బహ్మ, విష్ణువు, రుద్రువు, ఇంద్రుడు మున్నగు దేవతల 
శక్తులను భరించినదానా! నేర్చైన విమర్శనమందు దిట్టయై దొడ్డదైన నీ శక్తియగు 
చండికచేత జనించిన శివదూతియను శక్తిచే దూతగా జేసికొన్న పమాథాధిపతియగు 
శివుడు గలదానా! పాపపు పనులు, చెడు కోర్కెలు, చెడు తలంపులు, చెడు మనస్సును 
గలవారైన శుంభ నిశుంభులనెడు అసురులచే దూతగా పంపబడిన సుగ్రీవుడనెడు 
దానవుడు తనను పెండ్లాడుమని వాని సందేశము దెల్పగా నన్ను జయించి పెండ్లాడుడని 
సమ్మతమగు ప్రతి సందేశము పంపినదానా! ఓ మహిషాసుర మర్జినీ! నీకు జయము; 


Kiron Type Institute 


(అ 


డా 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


(అమ్మవారి యొక్క “వీరత్వము మరియు కారుణ్యము) 


06. అయి శరణాగత వైరివధూవర వీరవరాభయ దాయకరే 
త్రిభువన మస్తక శూలివిరోధి శిరోధి కృతామల శూలకం। 
దుమిదుమితామర దుందుభినాద మహో ముఖరీకృత తిగ్మకరే 
జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే॥ 


ఓ మాతా! శత్రువు యొక్క భార్యలు నీ శరణు కోరితే వారికి అభయము మరియు 
వరాలు ఇచ్చు హస్తములు గలదానా! ముల్లోకాలకు తలనొప్పి కలిగించు విరోధులగు 
రక్క్మసుల కంఠమునందు గ్రుచ్చబడి ప్రకాశించు త్రిశూలంతో కూడిన చేతులు గలదానా! 
యుద్ధ మహోత్సాహం ప్రకటించ డానికి దుందుభి (వాయిద్యం) అనే దానిని దేవతలు 
(మోగించడం ద్వారా అన్ని దిశలకు దుమి-దుమి అను నాదము ప్రతిధ్వసించగా దానికి 
ప్రేరేపించబడతావు మరియు మండుతున్న వేడి సూర్యుడిని ఇష్టపడతావు. మహివమాసురుడు 
అనే రాక్షసుడిని నాశనం చేశావు; అందమైన అల్లిన జుట్టుతో [పకాశిస్తావు. హిమాలయ 
పర్వత రాజు కుమార్తెవు. మీకు విజయం. మీకు విజయం. 


ఓ మాతా, నిన్ను శరణు బొందిన పగవారి ప్రీలకును మిన్నలగు శూరులకును, 
వరమును, అభయ దానము నిచ్చు హస్తము గలదానా, మూడు లోకములకు తలనొప్పి 
కలిగించు విరోధులగు రక్కసుల కంఠమునందు [గుచ్చబడి స్వచ్చమై ప్రకాశించు 
త్రిశూలముతో గూడిన హస్తములు గలదానా! దుందుమని మోగు దేవదుందుభుల 
నాదమును మహోత్సాహముచే ప్రతిధ్వనించు దానినిగా చేయబడిన సూర్యబింబము 
గలదానా! (దేవీ విజయ మహోత్సాహమునందు దేవదుందుంభులు మోగి వాని ధ్వనులు 
అట్లు ప్రతిధ్వనించినవని భావము), ఓ మహిషాసుర మర్దినీ! నీకు జయము 


Kiron Type Institute 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


(అమ్మవారు చేసిన మరియొక అసుర సంహారం - 
ధూమలోచనుడు, రక్తబీజుల సంహారం) 


07. అయి నిజహుంకృతిమాత్ర నిరాకృత ధూమ క్‌ ప 
ధూమశతే! 

సమర విశోషిత శోణితబీజ సముద్భవ శోణిత భీజలతే 
శివ శివ శుంభ నిశుంభ మహాహవ తర్పిత భూత పిశాచరలే 
జయ జయహే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే॥ 


ఓ మాతా కేవలం నీ యొక్క “హూంకారం” చేత మాత్రమె ధూమలోచనుడు 
(పొగచూరిన కళ్ళు కలిగిన వాడు) అనే రాక్షసుడిని భస్మము చేసి సంహరించావు. 
యుద్ధమునందు బలహీనపడిన రక్తబీజుడు అనే రాక్షసుడి శరీరం నుండి నేలమీద 
క ప్రతి చుక్క రక్తం (ఒక విత్తనం నుండి వచ్చె లత లాగ (మొలకలా)) ద్వారా 
మరొక బలీయమైన రాక్షసుడు పుట్టుకొస్తున్నాడు. శివ-శివ (అంటే చూడకూడనిది/ 
భయంకరమైంది చూసినపుడు వ్యక్తపరిచే శబ్దం) శుంభ మరియు నిశుంభ అనే 
రాక్షసులతో జరిగిన గొప్పు యుద్ద ద్వారా భూతపిశాచ సమూహాన్ని (రక్త తర్పణం, 
తృప్తి పరచినదానా! మహిషాసురుడు అనే రాక్షసుడిని నాశనం చేశావు; అందమైన 
అల్లిన జుట్టుతో [పకాశిస్తావు. హిమాలయ పర్వత రాజు కుమార్తెవు. మీకు విజయం. 
మీకు విజయం. 


ఓ మాతా! నీవు హూంకార మాత్రముననే దైత్య ప్రభువగు ధూమ్రాక్షుని భస్మము 
చేసి వాని మేని బూడిదను ఊదారంగుగల నూరు కుప్పలుగా చసినదానవు. కదా! 
యుద్ధమునందు బలహీనుడై సంతోషముపొంది కూలిన రక్తబీజుడను దానవుని 
శరీరమునుండి పొడమిన రక్తవిందువులనెడి విత్తనములకు తీగవంటి నాలుకగలదానా 
, శుంభ నిశుంభులను అసురుల యొక్క గొప్ప సంగరమందు కూలిన వీరులు, ఏనుగులు, 
గుర్రములు మొదలగు వాని రక్తమాంసములచే భూతపిశాచాదులను తృప్తి 
పొందించినదానా; ఓ మహిషాసుర మర్దినీ! నీకు జయము. 


Kiron Type Institute 


(అ 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


కిరణ్‌ టైప్‌ ఇన్‌సిట్యూట్‌ 
యా [౫] | 


10 
(అమ్మవారు నాట్యం చేస్తున్నప్పుడు ఎన్ని రకాల శక్తులు ఉన్నాయో మరియు అమ్మవారు 
అవయవాల నుంచి ప్రకటింపబడుతున్న శక్తులు ఎన్ని విధాలుగా ఉన్నాయో ... 
తెలుసు కోబోతున్నాము) 


08. దనురనుసంగ రణక్షణసంగ పరిస్ఫురదంగ నటతృటకే 
కనక పిశంగ పృషత్మనిషంగ రసద్భట శృంగ హతావటుకే। 
కృతచతురంగ బలక్షితి రంగ ఘటద్భహురంగ రటద్బటుకే 
జయ జయహే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే॥ 

గొప్ప యుద్ధం సమయంలో రక్షణ (లోక రక్షణ) కోసం అమ్మవారు చేతులు 

(18 చేతులు) ఎత్తినప్పుడు ఆ యొక్క చేతుల కదలికలను అనుసరించి శరీరం పై 

మెరుస్తు వున్న ఆభరణాలు నృత్యం చేస్తున్నాయి. బంగారు అంబుల పొది నుంచి వచ్చే 


ఆ మెరిసే బాణాల యొక్క తాకిడి చేత బటులు యొక్క తలలు తెగి అటు తిరిగి క్రింద 
పడుతున్నాయి. రాక్షసులు చతురంగ (4రకాల) బలంతో భీకర యుద్దరంగంలోకి 


వస్తున్నారు. (రథాలు, ఏనుగులు, గుర్రాలు, మరియు పదాతి(నేలమీద సైనికులు) 
అలాంటి ఆ యుద్ధరంగంలో విజ్బంబిస్తున్న సేనా సమూహములను ఎదురుకోవటానికి 
అమ్మవారి నుండి కొన్ని శక్తులు వెలుపలకు వచ్చాయి. వారు వటుక అనే శక్తులు. ఆ 
వటుకలు సంచరిస్తున్నారు. మహిషాసురుడు అనే రాక్షసుడిని నాశనం చేశావు; అందమైన 
అల్లిన జుట్టుతో ప్రకాళిస్తావు. హిమాలయ పర్వత రాజు కుమార్తెవు. మీకు విజయం. 
మీకు విజయం. 


ఓయమ్మా! ధనుస్సుల యుపయోగములకు మిగుల సన్నిహితమగు యుద్ద 
మహోత్సవమునందు మిగుల కదలికను చెందిన మేనుగల దానవై శరములు 
పయోగించుచుండగా గదలు హస్తములందు ముందు వెనుకలకు జారుచున్న రత్నాల 
గాజులు గలదానా! బంగారుమయములై పసుపువన్నె బాణములతో నిండిన అమ్ముల 
పొదులతో వెంటబడుచు బుర్రగొమ్ములూదుచు వచ్చిన పగవారగు అసురుల జంట్లను 
గాంచి వారి కొమ్ములను ఖండించి వారు వెనుదిరుగగా వారిని ముచ్చెను గుంట్లపై 


Kiron Type Institute 


కిరణ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


గొట్టి తరిమిన దానా! వ్యూహములుగా నేర్వురుబడిన అసురుల రథములు, గజముత1 
అశ్వములు, కాల్బలము అను నాలుగం విధములైన బలములతో నిండిన 
యుద్ధరంగమందు పెక్కు ప్రదేశముల నాట్యరంగములు కాగా అందు రక్త మాంసముల 
నారగించి ఆడుచు, పాడుచు నుండు వటుక భైరవాదుల భూత భేతాళ పిశాచములు 
గలదానా! ఓ మహిషాసుర మర్జిసీ! ఏకు జయము! 


(అమ్మవారు మహిషాసురుడిని సంహరించిన తరువాత .,. 
ఆ విజయోత్సాహమున [మోగుచున్న మరగళ కర వాయిద్యముల సలదడ్‌..) 


09. సురలలనాతత ధేయిత ధేయిత తథాభినయోదర నృత్యరతే 
(సురలలనా తతథేయి తథేయి కృతాభినయోదర నృత్యరతే) 
కృత కుకుథః కుకుథో గడదాదికతాల కుతూహల గానరతే 

ధుధుకుట ధుక్కుట ధింధిమిత ధ్వని ధీర మృదంగ నినాదరతే 


జయ జయహే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే॥। 


దేవకాంతులు ధేయిత-ధేయిత అను తాళములు (మోగించుచు అమ్మవారికి 
నమస్కరించి, ఆ తాళములకు అనుగుణంగా నాట్యం కేశాలు; వాళ్ళ నాట్యం చూసి 
అమ్మవారు సంతోషించారు. గొప్ప యుద్దం యొక్క లయ తరువాత, సంగీతకారులు 
కు-కుతా, కు-కుతా, గా-డా-ధా, గా-డా-ధా, వంటి తాళములతో యుద్ధం యొక్క 
ఉద్రికత్తతను సంగ్రహించె సంగీతాన్ని సృష్టించారు. వారి యొక్క తాళములు ఆసక్తితో 
వింటూ కుతూహలంతో కూడినదానా! గొప్ప యుద్ధం యొక్క లయ తరువాత, 
ధు-కూట్కా ధు-కూటా యొక్క స్థిరమైన లోతైన ధ్వని, ఒక ధీరత్వాన్ని / వీరత్వాన్ని 
సూచించే టట్లు ధిమ్‌-ధీమి ధ్వనులతో మోగుతున్నటువంటి మృదంగ నాదముల పట్ల 
ఆసక్తి కలిగిఉన్నావు. మహిషాసురుడు అనె రాక్షసుడిని నాశనం చేశావు; అందమైన 
అల్లిన జుట్టుతో ప్రకాశిస్తావు. హిమాలయ పర్వత రాజు కుమార్తెవు. మీకు విజయం. 
కు వితియుర. 


Kiron Type Institute 


(అ 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


కిరణ్‌ టెప్‌ ఇన్‌సిటూట్‌ 
మ (౫) అ 


(అమ్మవారు మహిషాసురుడిని సంహరించిన తరువాత ... 12 
ఆ విజయోత్సాహమును కొనసాగిస్తూ...) 


10. జయజయ! జప్యజయే! జయ శబ్దపరస్తుతి తత్పర విశ్వనుతే 
రుణరుణ యిందుమి యింకృత నూపుర శింబిత 

మోహిత భూతపతే। 

(భణ భణ భింజమి ఫంకృత నూపుర సింజిత 
మోహిత భూతపతే।) 
నటిత నటార్థ నటీనటనాయక నాటకనాటిత నాట్య సుగానరతే 
జయ జయహే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శెలసుతే॥। 
నీ విజయ గాథలే జపించదగినవి జయ జయ శబ్దముతో సముల్లసితములగు 


చున్న స్పోత్రములందు ఆనందించుదానవు, అందరిచే వినుతింపబడు ఓ విశ్వమాతా! 
నీ కాళ్ళ పట్టీల మువ్వలు రుణర్లుణ మంటు ధ్వనిస్తుంటే, ఆ కాళ్ళ మువ్వల సవ్వడి 


ద్వారా (వినడం ద్వారా) అన్ని ప్రాణులకు అధిపతి అయిన శివుడిని ఆనందింపచేసావ. 
నటించబడినటువంటి, నాట్యం కలిగినటువంటి, నటీనట శ్రేష్టుల చేత నటింప 
చేయబడిన నాటకాలయందు, నాట్యం నందు ప్రీతి కలిగినదానా! మహిషాసురుడు 
అనే రాక్షసుడిని నాశనం చేశావు; అందమైన అల్లిన జుట్టుతో ప్రకాశిస్తావు. హిమాలయ 
పర్వత రాజు కుమార్తెవు. మీకు విజయం. మీకు విజయం. 


సొగసులెగయు కపర్ధనామక జటామండలముతో విభాసితమైన ఓ గిరిరాజ 
కన్యామణీ! నీ విజయగాథలే జపింపదగినవి, నీవో, చివర - జయ జయ కారములతో 
సముల్లసితములగుచున్న స్పోత్రములందు ఆనందించుదానవు. ఎల్లరచే వినుతింపబడు 
ఓ సకల జననీ! నీ కాలి అందెలు “రుణ రుణ రుం యొమియ్లుం” అని సరస 
మధురముగా ధ్వనించుచు ఆ భూతనాథుడైన శివుని పారవశ్యము నొందించు చుండును. 
సర్వ విధ నాట్య భంగిమల యందును విశారదులై విలసిల్లు నటీనట వర్గమునకు 
నటరాజు నాట్యమాడు చుండటా నాటరాగముతో తదనుకూల గానమును సాధించి 
మురియుచుందువు. మహిషాసుర మర్దినీ! నీకు జయము! 


Kiron Type Institute 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


(అమ్మవారి యొక్క సౌందర్యాన్ని గురించి తెలుసుకోబోతున్నాం) 


11 అయి సుమనః సుమనః సుమనః సుమనః 
సుమనోహర కాంతియుతే 
(శిత రజనీ రజనీ రజనీ రజనీ రజనీకర వక్రవృతే 
సునయన విభమర భమర భమర భ్రమర భమరాధిపతె 
జయ జయ హె మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శెలసుతే॥ 
దేవతలకు చెందినటువంటి కుసుమములు వలె సుకుమారమైన, అందమైన 
మనస్సు మరియు మిక్కిలి మనోహరమైన కాంతితో ప్రకాళిస్తున్నావు. అసురుల పాలిట 
మబ్బులు కమ్ముకున్న రాత్రి అంటే కాళరాత్రిలా కనిపిస్తావు. అలాగే భక్తులకు చంద్రుడు 


వంటి ముఖముతో కనిపిస్తావు. విలాసముతో కూడిన నీ కళ్ళు కదులుతూవుంటే, ఈ 
తుమ్మెదలను (కళ్ళను) చూసి మరికొన్ని తుమ్మెదల దండు వచ్చాయి. మహూడానుతుడు 


అనే రాక్షసుడిని నాశనం చేశావు; అందమైన అల్లిన జుట్టుతో ప్రకాశిస్తావు. హిమాలయ 
పర్వత రాజు కుమార్తెవు. మీకు విజయం. మీకు విజయం. 


ఓ మంచి మనసుగల తల్లీ! మంకెనపూవువలె నెర్రని కాంతిగలదియిన సరస్వతి, 
జాజిపూవువలె తెల్లని కాంతి గల లక్ష్మి, నల్లకలువవలె నల్లని కాంతిగల కాళీ అను 
మూడు శక్తుల స్వరూపము గలదానా! ఆశితులను రంజింపజేయుదానా! రాత్రి 
నాశయించి తిరిగడు అసురులను యుద్ధమునందు 3 తేజస్సుచే నఠతులను జెసి 
హతమార్చినదానా, పసుపువలె నెరుపి పసుపు గలిగిన కాంతి గలదియు, నీలిమందువలె 
నల్లని కాంతి గలదియు, చంద్రునివలె కాంతియు గల చండి, లక్ష్మి, కాళియను దేవతల 
ముఖము గలదానా! అందమైన కన్నులు అను విలసిల్లు తుమ్మెదలచేతను ఇవి 
తుమ్మెదలను (భ్రమలో ముంచిన భమర రాజములు గలదానా! ఓ మహిషాసుర మర్దినీ! 
నీకు జయము. 


Kiron Type Institute 


(అ 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


కిరణ్‌ టెప్‌ ఇన్‌సిటూట్‌ 
మ (౫) అ 


14 
(అమ్మవారి యొక్క వీరమూర్తిని, సుకుమారమైన సౌందర్య స్వరూపం గురించి...) 


12. మ(స)హిత మహాహవ మల్లమ తల్లిక మల్లిత రల్లక మల్లరతే 
విరచిత వల్లిక పల్లిక మల్లిక భిల్లిక భిల్లిక వర్గవృతే। 


౧౧ 


సితకృత పుల్లి సముల్లసితారుణ తల్లజ పల్లవ సల్లలితే 


౧౧ 


జయ జయహే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే! 


గొప్ప యుద్దాలలో ప్రతిభ కలిగినటువంటి అసురులు దానికి తోడు మల్ల 
యుద్దంలో క పద్దతుల్లో (మల్లిత - తల్లిక) నిష్టాతులైన అలాంటి రాక్షసుల 
క అణిచేలాగ మల్ల యుద్ధము నందు చాలా ఆసక్తి కలిగినదానా! తెల్లదనముతో 
కూడినటువంటి, చక్కగా పకపంపినే పువ్వులతో కూడిన తీగలకు చిగుళ్ళు వున్నాయి. 
ఆ చిగుళ్ళు లేత ఎరుపు కాంతులతో ఉన్నాయి. అలా తెలుపు-ఎరుపు కలసినటువంటి 
సుకుమారమైన తీగవలె ఉన్న శరీరము గలదానా! మహిషాసురుడు అనే రాక్షసుడిని 
నాశనం చేశావు; అందమైన అల్లిన జుట్టుతో [పకాశిస్తావు. హిమాలయ పర్వత రాజు 
కుమార్తెవు. మీకు విజయం. మీకు విజయం. 


కొనియాడదగినదైన గొప్పయుద్ధమునందు డీకొన్న పెద్ద వస్తాదులైన మల్లితుడు, 
రల్లకుడు అను వారితోడి మల్లయుద్ధమునందు ఆసక్తి గలదానా, తీగలల్లి గుడిసెల వలె 
నున్న పొదరిండ్లను పూజా గృహముగా నేర్పరిచి అందు నీ ప్రతిమను మల్లెపూవులతో 
పూజించు చెంచువారి బాలబాలికలు సమూహముతో గూడినదానా, వెన్నెలకు పూసి 
విలసిల్లు మంజిష్టమను వృక్షము యొక్క కోమలములైన చిగుళ్ళవలె కెంపు కాంతులతో 
ప్రకాశించు శరీరముగలదానా! మహిషాసుర మర్జిసీ! నీకు జయము! 


Kiron Type Institute 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


(అమ్మవారి యొక్క ఐశ్వర్య (లక్ష్మీదేవి) స్వరూపం గురించి...) 


13. అవిరళ గండగళన్‌ మద మెదుర మత్త మతంగజరాజపతే 
త్రిభువన భూషణ భూత కళానిధి రూప పయోనిధి రాజసుతే। 
అయి! సుదతీజన లాలస మానస మోహన మన్మథ రాజసుతే 
జయ జయహే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే! 


ఎడతెగకుండా చెక్కిళ్ల నుంచి [శ్రవిస్తున్న దట్టమైన మదజలముతో కూడినటువంటి 
మదగజాలు గలదానా! ముల్లోకాలకు శోభాయమానమైన నీ స్వరూపం కళా పూర్ణుడైన 
చంద్రునివలె వున్నది. పాల సముద్రం యొక్క కుమార్తెవు. సకల స్త్రీ (స్రీల ద్వారా 
పురుషులను కూడా) జనుల మనస్సులను మోహింపచేసేటటువంటి మన్మధరాజు 
(కోరికలను పెంచే) మన్మధుడిని కుమారుడిగా కలిగినదానా! మహిషాసురుడు అనే 
రాక్షసుడిని నాశనం చేశావు; అందమైన అల్లిన జుట్టుతో [పకాశిస్తావు. హిమాలయ 
పర్వత రాజు కుమార్తెవు. మీకు విజయం. మీకు విజయం. 


చెక్కిళ్ళయందెడతెగక [సవించు మదజలముచే బలిష్టమైన మదించిన 
గజరాజమును వాహనముగా గల రాణీ! ముజ్జగములకు ఆభరణమై యొప్పు షోడక 
కళాపూర్ణుడగు చంద్రుని వలె ధవళ శోభగల క్షీర సముద్రమునకు పుత్రికవైనదానా! ఓ 
తల్లీ! మంచి పలువరుసగల జవరాండ్రయొక్క మృదయములను మోహ పెట్టుట యందు 
సమర్దుడై శృంగార రసాధి దేవతయగు మన్మధుడను రాజకుమారుడు గలదానా! ఓ 
మహిషాసుర మర్దినీ! నీకు జయము! 


Kiron Type Institute 


(అ 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


కిరణ్‌ టెప్‌ ఇన్‌సిటూట్‌ 
ర (>) | 


16 
(దివ్యవనంలో తిరుగుతున్నటువంటి అమ్మవారి యొక్క శోభాయమాన రూపాన్ని 


గురించి) 


14. కమల దళామల కోమల కాంతి కళా కలితామల 
భాలల(త)తే 
సకల విలాసకళా నిలయక్రమ కేళలిచ(కులత్‌కల హంసకులె। 
అలికుల సంకుల కువలయ మందల 
మౌళిమిళద్వ(దృ)కులాళికులె 
జయ జయహ మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శెలసుతే॥ 


తామర పువ్వు రేకుల యొక్క నిర్మలమైన కోమల కాంతితో సమానమైన ఛాయతో 
ఉన్నావు. అలాంటి శోభతో కూడిన కదులుతున్న లేత తీగలా ఉన్నావు. హంసల 
యొక్క కదలికలతో, సకల కళలలో నేర్పరితనంగల చెలికత్తెల సమూహం నిన్ను 
అనుసరిస్తున్నారు. తుమ్మెదల గుంపును ఆకర్షించే లాగ నీ శిరస్సుపై అలంకరించిన 
కలువలు, పొగడ పువ్వుల దండలు మొదలైన కుసుమాలతో కూడిన ఆందమైన జుట్టు 
గలదానా! మహిషాసురుడు అనే రాక్షసుడిని నాశనం చేశావు; అందమైన అల్లిన జుట్టుతో 
[పకాశిస్తావు. హిమాలయ పర్వత రాజు కుమార్తెవు. మీకు విజయం. మీకు విజయం. 


తామర రేకులవలె స్వచ్చమై కోమలమగు తెల్లని నొసటి ప్రదేశము గలదానా! 
ఎల్ల శృంగార క్రీడలకును ఎల్ల విద్యలకును ఆటపట్టువై పాద విన్యాస క్రీడ యందు 
పాల్గొని సంచరించుచున్న రాజహంసల బారులుగలదానా! తుమ్మెదల సందడి గల 
కలువపూవులతో గూడిన జడయందు [(గమ్ముకొనుచున్న సుందరమగు వెండ్రుకల 
సమూహము గలదానా! ఓ మహిషాసుర మర్దినీ! నీకు జయము! 


Kiron Type Institute 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


(దివ్యవనంలో తిరుగుతున్నటువంటి అమ్మవారి యొక్క శోభాయమాన రూపాన్ని! ” 
కొనసాగిస్తూ...) 


15. కర మురళీరవ వీజిత కూజిత లజ్జిత కోకిల మంజుమతే 
మిళిత మిళింద(పులింద) మనోహర గుంజిత రంజిత 
శైలనికుంజగతే। 
నిజగుణభూత మహాశబరీగణ సద్దుణ సంభృత కేల్లీతలే 
జయ జయహే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే! 


నీ చేతిలో ఉన్న వేణువును ఊదగా, ఆ వేణు నాదముచే కూయుటకు 
(పిరేపింపబడిన కోకిలలు అట్లు కూయలేక సిగ్గుపడగా దానిని చూసి సంతసించినదానా! 
బాగా కలిసినటువంటి తుమ్మెదల చేత మనోహరమైన, దట్టమైన, ప్రకాశిస్తున్న 
వింధ్యశైలము యొక్క పొదరింటి యందు ఉండటానికి ఇష్టపడతావు. నర్తన చేస్తున్న 
వివిధ గణములతో అంటే ప్రమథ గణములు, భూత గణములు, గొప్ప దేవ గణములు, 
శబరీ గణములు (ఆటవికులు) మొదలైన వారితో కలసి సంచరిస్తున్నావు. మహిషాసురుడు 
అనే రాక్షసుడిని నాశనం చేశావు; అందమైన అల్లిన జుట్టుతో ప్రకాశిస్తావు. హిమాలయ 
పర్వత రాజు కుమార్తెవు. మీకు విజయం. మీకు విజయం. 


ఓ మాతా! నీవు హస్తమునందు పిల్లనగ్రోవి ధరించి ఉండగా, ఆ వేణు నాదముచే 
(పిరేపింపబడి కూయుటకు మొదలిడి కోయిలలు అట్లు కూయలేక సిగ్గుపడగా వానిని 
గాంచి సంతసించిన మనస్సుగలదానా! కోయలు, చెంచువారు గుంపుగా గూడి 
పాడుచున్న పాటల ధ్వనిచే ప్రతిధ్వనించు రమ్యముగనుండు వింధ్యశెలము యొక్క 
పొదరింటి యందు నివసించుదానా, నీ రూపురేఖలు, నీ వేషభాషలు దాల్సిన భక్తురాం[డు, 
దొడ్డచెంచు స్రీలు సమూహముగా చేరి ఆడుచు పాడుచు చలువొందగా వారితో నొప్పు 
గుడిమందరి క్రీడా ప్రదేశము గలదానా! ఓ మహిషాసుర మర్దినీ! నీకు జయము! 


Kiron Type Institute 


(అ 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


(అమ్మవారి యొక్క గొప్పదనం గురించి...) 


16. కటితటపీత దుకూల విచిత్ర మయూఖ తిరస్కృత చంద్రరుచే 
ప్రణత సురాసుర మౌళి మణిస్ఫురదంశులసన్నఖ చంద్రరుచే 
జితకనకాచల మౌలిపదోర్జిత నిర్భర కుంజర కుంభకుచే 

జయ జయహే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే॥। 


నీ నడుముపై ధరించిన పసిడి రంగు పట్టు వస్తాల నుండి వచ్చే విచిత్రమైన 
కాంతులు. అవి చంద్రుడి యొక్క కాంతిని తిరస్మరించేలా ఉన్నాయి. నీ పాదాలకు 
నమస్కరించే దేవతలు మరియు అసురుల కిరీటాల నుండి వచ్చే కాంతి ప్రతిబింబం 
కారణంగా నీ కాలి బొటనవేలు గోళ్లు చంద్రునిలా ప్రకాశిస్తున్నాయి. బంగారు కొండైన 
మెరు పర్వతం యొక్క శిఖరములవలె మరియు ఐరావతము (వ సతుగు యొక్క 
దివ్యమైనటువంటి కుంభస్థలాన్ని మించి ప్రకాశిస్తున్న వక్షస్థలములు గలదానా! 
మహిషాసురుడు అనే రాక్షసుడిని నాశనం చేశావు; అందమైన అల్లిన జుట్టుతో 
ప్రకాశిస్తావు. హిమాలయ పర్వత రాజు కుమార్తెవు. మీకు విజయం. మీకు విజయం. 


కటి ప్రదెశమునందు గట్టిన పసుపువన్నె పట్టుచీరల యొక్క వంతలైన కాంతులచే 
తిరస్మరించబడిన పచ్చ్చకర్పూరపు కాంతులు గలదానా! పీ పాద పద్మములకు దేవతలు, 
రాక్షసులు వంగి నమస్మరించునపుడు వారి కిరీటములయందలి రత్నములచే ప్రకాశించు 
చంద్రులవంటి నఖములతో ప్రకాశించుదానా! బంగారు కొందయగు మేరు పర్వతము 
యొక్క శిఖరమువలె కఠినములై పుష్టినిగాంచి, గొప్పవియి, యేనుగు కుంభస్థలములవంటి 
కుచభారము గలదానా! ఓ మహిషాసుర మర్జిసీ! ౨కు అయము! 


Kiron Type Institute 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


(కార్తికేయుడుతో (కుమారునితో) ఉన్న అమ్మవారి గురించి...) 


17. విజిత సహస్రకరైక సహస్రకరైక సహస్రకరైకనుతే 
కృత సురతారక సంగర తారక సంగర తారక సూనుసుతే। 
సురథసమాధి సమానసమాధి సమాధిసమాధి సుజాతరతే 
జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే॥। 


ఈ లోకంలో సూర్యుని చేత, బాణాసురుని చేత, కార్తవీర్యార్డుని చేత (ఈ ముగ్గురు 
వెయ్యి చేతులను కలిగినటువంటి వారు) స్తుతింపబడినదానా! తారకాసురుడుతో 
(రాక్షసుడితో) పోరాడటానికి మరియు దేవతలను రక్షించడానికి నీ కుమారుడు 
కార్తికేయుని సృష్టించావు. నీ కోరిక మెరకు గొప్పపోరాటం చేసి ఆ అసురుడుని నశింపచేసి 
నీ కుమారుడు చేత స్తుతింపబడినదానా! సురథుడు అనే రాజు మరియు సమాధుడు 
అనే వ్యాపారవేత్త మిత్రులై వినయములతో సంశయములను నివర్తించుకొని; 
ఇంద్రియములు, మనస్సులను అరికట్టి గావించిన  సమాధిచె సంతోషింబినదానా! 
మహిషాసురుడు అనే రాక్షసుడిని నాశనం చేశావు; అందమైన అల్లిన జుట్టుతో 
[పకాశిస్తావు. హిమాలయ పర్వత రాజు కుమార్తెవు. మీకు విజయం. మీకు విజయం. 


సహస్ర బాహువుల గల కార్తవీర్యార్దునుని కరములు ఖండించి జయించిన ఏకైక 
వీరుడగు పరశురాముని చేతను, అటే సహస్ర బాహువులుగల బాణాసురుని కరములను 
ఖండించి జయించిన లోకైక వీరుడగు శ్రీకృష్ణునిచేతను, అదే విధముగా సహస 
కిరణములుగల సూర్యుని దక్షాధ్వరమందు పరాభవించిన ప్రధాన పురుమడగు 
రుద్రునిచెతను స్తుతింపబడినదానా! దేవతలకు తారకాసురునితో నేర్పడిన మోర 
సంగ్రామమునందు దేవతలను ఉద్ధరించెదనని ప్రతిజ్ఞ గావించిన షట్‌ కృత్తికల రుద్రుడైన 
కుమారస్వామిచే స్తుతింపబడినదానా! సురధుడను రాజును సమాధుదను వైశ్యుదను 
మిత్రులై యిరువురును పరస్పరమును వినయముతో సంశయమును నివర్తించుకొని 
ఇంద్రియములను, మనస్సులను అరికట్టి గావీరలిన. సహూదీబి (ధ్యానముచే) 
సంతసించినదానా! ఓ మహిషాసుర మర్జిసీ! నీకు జయము. 


Kiron Type Institute 


ట్యూట్‌ 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టి 


కిరణ్‌ టైప్‌ ఇన్‌సిట్యూట్‌ 
యా [౫] | 


(అమ్మవారి యొక్క స్వభావం గురించి...) 


18. పదకమలం కరుణానిలయె వరివస్యతి 

యో౭నుదినం స శివే 
అయి కమలే కమలానిలయే కమలానిలయః స కథం న భవేత్‌! 
తవ పదు త మిత్యనుశీలయతో మము ఈనన. 
అలు జయకూ మహివాసుర మర్దిని రమ్యకపర్దిని శెలసుతే॥ 


కరుణలో నివసించే ఓ తల్లీ! ఎవరు నీ యొక్క పాద పద్మములను ప్రతిరోజూ 
అర్చన లేదా పూజ చేయుచున్నారో వారు ధన్యులవుతున్నారు. శివుడిలో ఉన్న ఓ శుభ 
స్వరూపిణీ, హృదయకమలములో ఉన్న ఓ తల్లీ! నిన్ను ఎవరైతే నిరంతరం ఆరాధిస్తున్నారో 
వారు కమలా (ఐశ్వర్య దేవత) నిలయురు కాకుండ వుంటారా? (అంటే ఐశ్వర్యం 
వారిని విడవకుండా వుంటుంది). అమ్మా! స శతముతకతమతదమలి అనుశీలనచేస్తున్న 
నొరు. ఈరకెం కవాలి? (సర్వం ప్రాప్తించును. మహిషాసురుడు: అనె రాక్షసుడిని 
నాశనం చేశావు; అందమైన అల్లిన జుట్టుతో [పకాశిస్తావు. హిమాలయ పర్వత రాజు 
కుమార్తెవు. మీకు విజయం. మీకు విజయం. 


ఓ పార్వతీ, దయామయా, ఎవడు నీ పాదపద్మములను అనుదినము పూజించి, 
ధ్యానించి సం చున్నాడో, ట్రీ లక్ష! లక్ష్మియే (సంపదలే) స్థానముగా గలదానా, 
ఆ నీ భక్తుడు ఆ మహాలక్ష్మికి స్థానమెట్లు గాకుండును? తప్పక అతడు సంపన్నుడై 
భోగభాగ్యములతో తులతూగును. ఓ సరస్వతీ! పాదమే పరమ పదమని ముక్తిధామమని 
ధ్యానించు నాకు ఏమి లభింపకుండును? సర్వము ప్రాప్తించును. ఓ మహిషాసుర 
మర్జిసీ! నకు ఆయము! 


Kiron Type Institute 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


(అమ్మవారి యొక్క స్వభావం గురించి...కొనసాగిస్తూ...) 


19. కనకలసత్మల సింధుజలైరను సించినుతేగుణ రంగభువం 
భజతి స కిం ను(న) శలీకుచకుంభ(త) తటీపరిరంభ 
సుఖానుభవము! 


తవ చరణం శరణం కరవాణి నతామరవాణి నివాసి శివం 
జయ జయహే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శెలసుతే॥ 


ఎవరైతే నీ నివాసం యొక్క పవిత్రమైన ప్రదేశాలను, మహాసముద్రం యొక్క 
జలమును బంగారు పాత్రలో తెచ్చి త్రిగుణాత్మకమైన నిన్ను అనుదినము అభిషేకించి 
ఆనందిస్తారో... వారు నీ చయ దారో ఇంద్రుని యొక్క సౌఖ్యాని (సర్వ సుఖాలు) 
పొందడంలో ఆశ్చర్యము ఏముంది? నేను నీ పవిత్ర పాదాలను ఆశయిన్తాను, దేవతల 
వాక్కుల యందు సత నివసించుచున్నావు తల్లి, శివుని భార్యవి. మహిషాసురుడు అనే 
రాక్షసుడిని నాశనం చేశావు; అందమైన అల్లిన జుట్టుతో ప్రకాశిస్తావు. హిమాలయ 
పర్వత రాజు కుమార్తెవు. మీకు విజయం. మీకు విజయం. 


తల్లీ! విమలములైన సరోవర జలములను బంగారు పాత్రతలో దెచ్చి 
త్రిగుణాత్మకమైన నిన్ను అనుదినము అభిషేకించి ఆనందించు భక్తుడు మహెంద్ర సౌఖ్యము 
ననుభవించు ననుటయందు అబ్బురమేమున్నది? నీకు (యొక్కెడ దేవతల వాకులయందు 
నీవు నివసించు చున్నావు తల్లీ! నిన్ను శరణాందు చున్నాను. ఓ మహిషాసుర మర్జిసీ! 
సీకు జయము! 


Kiron Type Institute 


ట్యూట్‌ 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టి 


కిరణ్‌ టైప్‌ ఇన్‌సిటూట్‌ 
ర [౫ ఆ] 


(అమ్మవారి యొక్క ఆరాధనా ఫలితాన్ని గురించి...) 


20.తవ విమలేందుక(కు)లం వదనెందుమలం 
సకలం నను కూలయతే 
కిము పురుహూత పురీందుముఖీ సుముఖీభిరసౌ 
విముఖీ క్రియతే 
మమ తు మతం శివనామ ధనే భవతీ కృపయా 
కిముత క్రియతే 
జయ జయహే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శెలసుతే॥ 


పూర్ణచంద్రునివల ఉన్న నీ ముఖముపై అర్దచంద్రుడు ఆశయించుకున్నాడు. 
స్వర్ణంలో ఉన్న స్త్రీల (సౌందర్యానికి పెట్టింది పేరు అటువంటి స్త్రీలు) ముందు చంద్రుడు 
కళ తగ్గిపోయింది (అందం విషయములో ఓడిపోయాడు) ఆ ఆవమానంతో నీ పాదాలను 
ఆ[శయించాడు. అమ్మ నువ్వు చంద్రుని ఆవిధంగా అనుగ్రహించడానికి గల కారణం 
నాకు తెలుసు. అమ్మ, నా అభిప్రాయం ప్రకారంగా, శివనామమే భనముగా భాపించు 
శివభక్తుడైన కారణంగా చంద్రునిపై దయ చూపించి ఆదరించావమ్మా! మహిషాసురుడు 
అనే రాక్షసుడిని నాశనం చేశావు; అందమైన అల్లిన జుట్టుతో ప్రకాళిస్తావు. హిమాలయ 
పర్వత రాజు కుమార్తెవు. మీకు విజయం. మీకు విజయం. 


నిర్మలమైన చంద్రునిపోలు నీ ముఖమును సమగముగా ఉపాసించువాడు 
ఎవ్వడును ఎన్నడును ఇంద్రలోకపు అప్సర స్త్రీల విముఖత్వమును అనుభవించడు. 
శివనామమునే ధనముగా భావించు తల్లీ! నీ దయయే నాకు లభించినప్పుడు నేను 
నాధుంచవలసినది మరి ఏముతిడును? ఓ మహిమానుర మర్జిసీ! నీకు జయము! 


Kiron Type Institute 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


(శరణాగతి - అమ్మా నీవు నా పై దయచూపించడమనేది తప్పనిసరి...) 


21. అయి మయి దీనదయాళుతయా కృపయైవ త్వయా 
భవితవ్యముమె 
అయి జగతో జననీ కృపయాసి యథాసి తథా౭ నుభితాసిరతే। 
యదుచితమత్ర భవత్యురరి కురుతాదురుతాప మపాకురుతే 
జయ జయహే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే 


ఓ తల్లీ! నీవు దీనులపై దయచూపించే స్వభావము చేత నీ దయ నా యందు 
లభించింది. ఇది జరగవల్సిందే అంటే.. సర్వ జగతికి జననియైన ఓ తల్లీ నీ దయ 
ఎలా ఉండాలో అలా ఉంది. ఓ తల్లీ! ఏది ఉచితమో (తగినదో) దానిని వృద్ధి చెందించు 
మరియు నా యొక్క తీవమైన తాపమును పోగొట్టుము. మహిషాసురుడు అనే రాక్షసుడిని 
నాశనం చేశావు; అందమైన అల్లిన జుట్టుతో [పకాశిస్తావు. హిమాలయ పర్వత రాజు 
కుమార్తెవు. మీకు విజయం. మీకు విజయం. 


అమ్మా! ఉమాదేవీ! గతిలేని నా పట్ల దయ చూపుము. అనంతమైన కరుణ 
వలన ఏవ జగజ్జననిగా విరాజిల్లుచున్నావు. ఏది యుక్తమని నువ్వు ఖాఫవంచెదవో 
దానిని నిర్వర్తించుము. నా మానసిక క్షోభను అదే నివారిస్తుంది. మహిషాసురుని 
సంహరించినదానా! పర్వత రాజపుత్ర! జయ జయ ధ్వానాలతో నిన్ను స్తుతించెదను. 


Kiron Type Institute 


ట్యూట్‌ 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టి 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


స్తుతిమిమాం స్పిమితస్సు సమాధినా, నియమితో 
యమతో౭నుదినం పఠేత్‌ 
పరమయా రమయా స నిషెవ్యతే, పరిజనో౬పి జనో౭పి 
చ తం భవేత్‌! 


Kiron Type Institute 


(6 ౯ 
ట్యూట 


న 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్సి 


కిరణ్‌ టెప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


రంభుడు చానికి దగ్గరలోనున్న అక సాలవృక్షాన్ని తక్క 
' అకుంఠిత నిష్టతో అగ్నిదేవుని గూర్చి తపస్సు [పారం 
భించాడు. కాలంతోపాటు వారిరువురి తపస్సుకూడా 
వేగంగా సాగుతోంది. వారి తీవతపస్సు ఇంద్రుని 
' భయభ్రాంతులకు గురి చేసింది. అంతే .. మొసలి రూపం 
ధరించి, కరంభుడి పాదాలు పట్టుకుని నీళ్లలోకి లాగి సంహరించాడు ఇంద్రుడు. అది 
తెలిసి, రంభుడు తీవ్రవేదనకు గురయ్యాడు. ఇంద్రుని చంపేయాలని అనిపించింది. 
కానీ, తపోదీక్షితుడు క్రోధోద్రిక్తుడు కారాదు అనె ధర్మానికి కట్టుబడి .. శాంతచిత్తుడై 
ఆలోచించి, తన తలను ఖండించుకుని అగ్నికి ఆహుతి చేయాలని నిర్ణయించుకుని. 
ఎడమచేతితో తన జుత్తు పట్టుకుని, కుడిచేతో తలను ఖండించుకో బోయాడు. 
మరుక్షణంలో అగ్నిదేవుడు ప్రత్యక్షమై, “రంభాసురా!, ఏమిటి నిరాలోచన కార్యం? 
స్‌ ప్రాణత్యాగం చసినరతే మాత్రాన కురణింలిన. ౨ తమ్ముడు తిరిగి బతికి 
వస్తాడనుకుంటున్నావా? ఈ ప్రయత్నం మానుకో” అన్నాడు. 
హుతవాహనా! “అసువులు బాసిన నా తమ్ముడు అమరుడు కాడని నాకు తెలుసు. 
సంతానం. కొసమే కానీ, ఇంద్రపదవిని ఆశించి మేమీ తపస్సు చేయలేదు. ఈ సత్యం 
తెలిసికూడా మహేంద్రుడు నిష్మారణంగా నా తమ్ముని చంపి మా దానవజాతికి తీరని 
మహాపరాధం చేసాడు. అందుకు ప్రతీకారంగా, సర్వ ప్రాణి గణాలకు అజేయుడు, 
కామరూపుడు, మహా పరాక్రమవంతుడు, సకల లోక వందితుడు, త్రిలోక విజేత అయిన 
పుత్రుని నాకు వరంగా అనుగ్రహించు” అని కోరుకున్నాడు రంభాసురుడు. రంభాసురా! 
“వ మనసు ఏ కామీనిమీద కామవశీభూతమౌతుందో, ఆమె గర్భాన నీవు కోరుకున్న 
పుత్రుడు జన్మిస్తాడు” అని వరమిచ్చి అదృశ్యమయ్యాడు. 
రంభాసురుడు తన ఇంటికి తిరిగి వస్తూ మార్గమధ్యంలో యక్ష విహార భూమి 
అయిన ఒక అందమైన (ప్రదేశాన్ని చూసాడు. అక్కడ ఒక మహిషి (గేదె) కామార్తయై 
విహరిస్తోంది. దాన్ని చూడగానే రంభుని మనస్సు చలించి ఖా 
దానితో సంగమించాడు. తత్ఫలితంగా ఆ మహిషి గర్భవతి 
అయింది. రంభుడు సంతోషించి, ఆ మహిషిని తన 
పాతాళ నగరానికి పట్టమహిషిని చసి,.దాసనీ రక్షణార్ధం 
దున్నపోతులను కాపలా ఉంచాడు. 


Kiron Type Institute 


(అ 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


కిరణ్‌ టెప్‌ ఇన్‌సిట్యూట్‌ 
అ [| 9 


ఒకరోజు ఒక దున్నపోతు కామంతో చెలరేగి ఈ 
రాజమహిషి వెంటబడింది. అది చూసి రంభుడు ఆ 
దున్నపోతుతో యుద్దానికి దిగి బలంగా పిడిగుద్దులు 
గుద్దాడు. ఆ గుద్దులకు ఆ దున్నవోతు బాధగా అరుస్తూ 
తన బలమైన కొమ్ములతో రంభుని గుండెల్లో బలంగా "* 
పొడిచింది. దానితో రంభుడు గిలగిల తన్నుకుంటూ న్‌ స్ట్‌ 
నేలకు ఒరిగిపోయి మరణించాడు. తన భర్త అయిన [జ 
రంభుడు తన కళ్లముందే మరణించడం చూసిన ఆ జై 
రాజమహిషి భయంతో పరుగులు తీస్తూంటే, దాని | 
వెంటబడింది ఆ దున్నపోతు. నిండు గర్భంతో నున్న 
ఆ రాజమహిషి అలా పరుగులు తీస్తూనే యక్ష 
వీహారఖభూమ్‌ని చెరి, అక్కడున్న యక్షులను శరణు 
కోరతది, యక్షులకు ఆ దున్నపోతుకు మధ్య భీకర యుద్దం జరిగింది. చివరకు 
ఎలాగయితేనేం యక్షులు ఆ దున్నపోతును సంహరించారు. అనంతరం యక్షులు ఆ 
రాజమహిషాన్ని ఓదార్చి, రంభాసురుని మృతదేహాన్ని చితిపైకి చేర్చి, నిప్పుపెట్టారు. 
తన వాణనాథుని పార్థివదేహం అగ్ని జ్వాలలకు ఆహుతి అయిపోతూంటే చూసి 
తట్టుకోలేక, ఆ రాజమహిషి పరుగు పరుగున వచ్చి, రగులుతున్న చితిలో దూకి 
సహగమనం చేసింది. యక్షులు ఆశ్చర్యంతో నిశ్చేష్టులై చూస్తూండగా, ఆ చితి జ్వాలలు 
వంటికి సోకగానే గర్భచ్యుతి జరిగి ఆ మంటలనుంచి “మహిషాసురుడు” ఆవిర్భవించాడు. 
వాడే రంభాసురుని కుమారుడు. మహిషి-రాక్షస సంగమ సంజాతుడు. “మహిషాసురుడు” 
తన తండ్రి ద్వారా సంక్రమించిన వాతాళరాజ్యానికి పట్టాభిషిక్తుదయ్యాడు. మరణించిన 
రంభాసురుడు పుత్రవ్యామోహంతో మరొక దేహాన్ని ధరించి 'రక్తబీజుడు” అనే పేరుతో 
“మహిషాసురుని” ఆంతరింగిక అనుచరుడయ్యాడు. 


మహిషుడు తిరుగులేని ఆధిపత్యం కోగం మేరు పర్వత శృంగం మీద తపస్సు 
చేశాడు. చావు రాకుండా వరమిమ్మని బ్రహ్మను కోరాడు. చావు అనివార్యం కాబట్టి 
వేరే వరం కోరుకోమనగా అబలలు బలహీనులనే దృష్టితో అబల వలన తప్పు మరే 
ఇతరుల వలన తనకు మరణం సంభవింపకూడదని వరం కోరుకున్నాడు. 


Kiron Type Institute 


5 


కిరణ్‌ టెప్‌ ఇన్‌స్టిటూ, 


లీ 


మహిషుని దుశ్చర్యలు దురాగతాలు భరించలేని దేవతలు అందుకుతగిన కార్యాచడిణ 
నిమిత్తం ఒకచోట చేరి సర్వదేవతల అంశములు కలసి ఒక మహా తేజఃపుంజం వారి 
నుండి తరలి అష్టాదశ భుజాలతో ఒక మహా మాయా రూపం ఆవిర్భ వించింది. 

హరి, హర బ హ్మంద్రాదులందరి అంశలు కలసి ఏర్పడిన ఆ మహా మాయాదేవి 
(దుర్గ) వారి వారి సర్వ శక్తులను ఆయుధాలను పొంది - మదంతోనూ, కామంతోనూ 
విజ్ఞవీగే మహిషాసురుణ్లి, వాడిని ఆ[శ్రయించుకుని ఆగడాలు చేసే అసురవీరులందరిని 
చీల్చి చెండాడి ముల్లోకవాసులను రక్షించి మహిషాసురమర్థినిగా సుప్రతిష్టుతురాలైంది. 


Kiron Type Institute 


వ (a 
TRE py er 
కైక కక The 
క + 
క క్‌ న్‌! 


ళం. rr 


aN 


au | 
(౯ 


| | we 
Eas 

శ శ FL 
££ 
వీ క్‌ 


ha 


Fe 
| క iE ॥ sind [| 


| “| 


I || 
= 
i 


| En — pb 


కసహ్మాటరీతలతో తెలియజేయ వలసినదిగ్నా మనవి! pia fal oorolfoa కేం4ల్లై 430) క 


